అథ ద్వాదశోంధాాయః 
సార, అసార వస్తు విచారము 
నారద ఉవాచ | 


(బబహ్మన్‌ ప్రజాపతే తాత ధ్యన్యస్త్వ్వం శివసక్తధథః | ఎత దేవ 
పునస్సమ్యగ్‌ (బూహిమే విస్తరాద్విథే || 1 


నారదుడిట్లు పలికెను - 


ఓ (ప్రజాపతి! తండీ! శివుని యందు లగ్నమైన మనస్సు గల నీవు 
ధన్యుడవు. హే బ్రహ్మన్‌! ఈ విషయమునే మరల వివరముగా 
చెప్పుము (1). 


(బహోవాచ | 


ఏకస్కిన్‌ సమయే తాత బుషినాహూయ సర్వతః |నిరరాంశ్చావదం 
పీత్వా సువచః పద్మ సంభవః || 2 


యది నిత్యసుఖీ శద్దా యది సిదెశ్చ కాముకాః | ఆగంతవ్యం మయా 
సార్దం తీరం క్రిరపయోనిధేః || 3 


ఇత్యేతద్వుచనం [శుత్వా గతాస్తే హి మయా సహ | యశత్రాస్తే 
భగవాన్‌ విష్ణుస్సుర్వేషాం హితకారకః || 4 


తత గత్వా జగన్నాథం దేవదేవం జనారనమ్‌ | ఉపతస్తుస్సురా 
నత్వా సుకృతాంజలయో మునే || 5 


తాన్‌ దృష్ట్వా చ తదా విష్లు[ రృహ్మాద్యానమరాన్‌ ఫ్రితాన్‌ | స్మరన్‌ 
నివపదాం భోజమ్మబవీత్పరమం వచః || 6 


బహ్మ ఇట్లు పలికెను - 


వత్సా! ఒకప్పుడు పద్మ సంభవుడనగు నేను అన్ని చోట్ల నుండి 
బుషలను , దేవతలను ఆహ్వానించివారితో _పేమగా నిట్లంటిని 
(2). మికు శాశ్వత సుఖమునందు (శద్ద్ధ, మోక్షములనందు ఇచ్చ 


ఉన్నచో నాతో పాలసముద తీరమునకు రండు (3). ఈ మాటను 
విని వారు నాతో బయలైరిరి. సర్వులకు హితమును చేసే విష్ణు 
భగవానుడు గల చోటికి వెళితిమి (4). ఓ మహరీ!అచటకు వెళి, 
జగన్నాథుడు, దేవదేవడునగు జనారనుని నమస్కరించి, దేవతలు 
దోసిలి యొగి దగరకు వెళిరి (5). అపుడు విష్ణువు ఆ |బహ్మాది 
దేవతలను చూచి, శివుని పాదపద్మములను స్మరించి, ఈ 
(శేషవచనములను పలికెను (6). 

విష్ణురువాచ | 


కిమర్ల మాగతా యూయం (బహ్మాద్యాశ సురరయః | సర్వం వదత 
తత్‌ర్పీత్యా కిం కార్యం విద్యుత్వేధునా || 7 


విష్ణువు ఇట్లు పలికెను - 


దేవశేష్తులగు మీరు బ్రహ్మతో గూడి ఇచటకు వచ్చుటకు గల 
పయోజనమును ప్రీతితో పూర్ణముగా చెప్పుడు. నేనిప్పుడు 
చేయదగిన పనియది ?౮). 


(బహూ వాచ - 


ఇతి పృజ్ఞొ స్తదా తేన విష్టువాచ మయా సురాః | పునః ప్రణమ్య 
తం (పీత్వా కిం కార్యం విద్యత్వేధునా || 8 


వినివేదయితుం కార్యం హ్యబువన్వచనం శుభమ్‌ | 
(బహ్మ ఇట్లు పలికెను - 


విష్ణువు ఇట్లు ప్రశ్నించగా, దేవతలు నాతో గూడి మరల ఆయనకు 
(పణమిలి, తాము కోరే కార్యమును (8) నివేదించుటకై ఈ శుభమగు 
మాటలను పలికిరి, 


దేవా ఊచుః | 
నిత్యం సేవా తు కసైశవ్యవ కార్యా దుఃఖాపహారిణీ || 9 


ఇత్యేతద్వచనం [శుత్వా భగవానృకవత్సలః | సామరస్య మమ 
(ప్రీత్యా కృపయా వాక్కమబవీిత్‌ || 10 


దేవతలు ఇట్లు పలికిరి - 


నిత్యము ఎవరిని సేవించినచో దుఃఖములు తొలగును? (9) 
భక్తవత్సులుడగు విషుభగవానుడు ఈ మాటను విని దేవతలతో 
గూడిన నాతో డేమతో నిట్లు పలికెను (10). 


శి భగవానువాచ | 


[బహ్మన్‌ శృణు సురైెసుమ్యుక్‌ శుతం చ భవతా పురా | తథా ఏ 
కధ్యత తుభ్యం దెవేభ$శఎ తథా పునః || 11 


దృష్టం చ దృశ్యతేఃద్యైవ కిం పునః పృచ్చ్యతేకధునా | బహ్మన్‌ 
దేవైస్సమసై*శపషశు బహుధా కార్యతత్తురైః || 12 


సేవ్య స్సేవస్సదా దేవశ్సంకరస్సుర్వ దుఃఖహా | మమాపి కథితం 
తేన (బహ్మణోకపి విశేషతః || 13 


(ప్రస్తుతం చైవ దృష్టం వస్సుర్వుం దృజాంతమదుుతమ్‌ | త్యాజ్యం 
తదర్పనం నైవ కదాపి సుఖమీప్పుభిః || 14 


ధీ భగవానుడిట్లు పలికెను - 


ఓ [బహ్మా! వినుము. పూర్వమునీవు, మరియు దేవతలు పూర్తిగా 
వినియుంటిరి. అయిననూ, నీకు, దేవతలకు మరల 
చెప్పుచున్నాను (11). దీనిని మీరు ఇది వరలో చూచియున్నారు. 
ఇప్పుడు చూచుచున్నారు. మరల ఇప్పుడు ఎల 
పశ్నించుచున్నారు? ఓ (బహ్మా! వివిధ కార్యముల యందు 
నిమగమైయున్న దేవతలందరు (12) సర్వదా 
సర్వదుఃఖములను పోగొస్పు శంకరదేవుని సేవించవలెను. ఈ 
విషయమును ఆయన నాకు, (బహ్మకు ప్రత్వేకముగా 
చెపియున్నాడు (13). అదుతమగు దృజాంతము 
(లింగావిర్పావము) ను మీరు చూచియే యున్నారు. మీరు 
సుఖమును కోరువారైనచో, శివార్పునను ఏనాడూ విడువకుడు (14). 


సంత్యజ్య దేవదేవేశం లింగమూర్తిం మహేశ్వరమ్‌ | 
దారపుతాస్తథ్రైవైతే నష్టాస్తెపి సబాంధవాః || 15 


మయా చ మోహితాస్తే వై మాయయా దూరతః కృతాః | సర్వే 
వినజ్ఞాః పధ్వస్తాశ్సివేన రహితా యదా || 16 


తస్మాత)దా పూజనీయో లింగమూర్తి ధరో హరః | సేవనీయో 
విశేషేణ శదయా దేవసత్తమః || 17 


శర్వ లింగార్చనాదెవ దొవా దైత్యాశ సత్తమాః | అహం త్వం చ 
తథా [బహ్మన కథం తదిషస్మృతం త్వయా || 18 


దేవదేవుడగు మహేశ్వరుని లింగమూర్తిని విడిచిన వారు భార్య , 
పిల్లలు మరియు బంధువులతో గూడి వినాశమును పొందెదరు 
(15). వారిని నను మాయచే మోహింపజేసి నాకు దూరమగునట్లు 
జేసెదను. శివుని వీడిన అట్టి వ్యకులు అందరు సర్వమును 
పోగొట్టుకొని వినాశమును పొందెదరు (16). కావున లింగాకారమును 
ధరించిన శివుని సర్వదా పూజించవలెను. దేవోత్తముడగు శివుని 
(ప్రత్యేక శశదతో సేవించవలెను (17). శివలింగార్చన వలననే 
దేవతలు, రాక్షసులు, నేను, మరియు నీవు గొప్పవారమైతిమి. ఓ 
(బబహ్మా! నీవు ఈ విషయమునేటు విస్మరించితివి? (18) 


తలింగమర్పయేన్నితాం యేన కేనాపి హేతునా | తస్మాద్‌రృహ్మన్‌ 
సురాశ్శర3స్పర్వకామఫలేపుయా || 19 


సా హానిస్తన్మహాచి)దం సాంధతా సా చ ముగ్గతా | యన్ముహూర్తం 
క్షణం వాపి శివం నైవ సమర్పయేత || 20 


భవ భకిపరా యే చ భవప్రణత చెతనః | భవ సంస్మర ణా యే చ 
న తే దుఃఖస్య భాజనాః || 21 


ఓ [బబహ్మా! దేవతలారా! కారణమేదైనా, కోర్కెలన్నియూ ఈడేరుటకై 
నిత్యము శివలింగమును అరించవలెను (19). 
ముహూర్తకాలముగాని, క్షణకాలము గాని శివుని అర్చించినచో, అది 
హానిని కలిగించును. అది మహా దోషము. అది అజ్ఞానము. అది 


మోహము (20). శివుని యందు దృఢమగు భక్తి గలవారు, శివునకు 
మనసా నమస్కరించువారు, మరియు శివని స్మరించువారు 
దుఃఖభాజనులు కారు (21). 


భవనాని మనోజ్ఞాని మనోజ్ఞా భరణా[సెరయః | ధనం చ త్ను 
పర్యంతం పృత పౌ(తాది సంతటతిః || 22 


ఆరోగ్యం చ శరీరం చ ప్రతిషాం చాప్యలాకికీమ్‌ | యే వాంఛంతి 
మహాభాగాస్సుఖం వా (తిదశాలయమ్‌ | 23 


అంతే ముకి ఫలం చైవ భక్తిం వా పరమేనితుః | పూర్వ పుణ్యాతిరేకేణ 
తేర్ప్వయంటతి సదాశివమ్‌ || 24 


సుందరమగు భవనములను, సుందరమగు ఆభరమణములను, 
(స్తీలను, చాలు అనే టంతటి ధనమును, పుత్రులు పొత్రులు 
మొదలగు సంతానమును (22), ఆరోగ్యమును, దృఢమగు 
శరీరమును, దివ్యమగు యశస్సును, స్వర్గలోక సుఖమును (23), 
అంతమునందు ముక్తిని, లేదా పరమేశ్వరుని యందు భక్తిని గోరు 
పుణ్యాత్ములను అతి శయించిన పూర్వుపుణ్య ప్రభావముచే 
సదాశివుని అరింంచెదరు (24). 


యాఃర్పయేచిివలింగం వై నిత్యం భక్తి పరాయణః | తస్య వై 
సఫలా సిదిర్న న పాపైః ప్రయుజ్యతే || 25 


నిత్యము శివలింగమును భక్తి శద్రలతో అర్చించే మానవుడు 
సంసిదుడగును. పాపము లాతనిని స్పృశించవు (25). 


ఇత్సుకాశ తదా దేవాః ప్రణిపత్య హరిం స్వయమ్‌ | లింగాని 
పార్థయామాసుసృర్వకామప్తయే నృణామ్‌ || 26 


తచుుతా చ తదా విష్టుర్విశ్వకర్మ్షాణమటబ వీత్‌ | అహం చ ముని 
శార్లూల జీ వోదార పరాయణః || 27 


విశ్వకర్మన్‌ యథా శంభోః కల్పయితా శుభాని చ | లింగాని 
సర్వదేవే భ్యో దేయాని వచనాన్మమ || 28 


అంగాని కల్పుయిత్రైవ మధికారాను రూపతః | విశ్వకర్మా దదౌ 
తేభ్యో నియోగాన్మమ వా హరేః || 29 


విష్ణువు ఈ తీరున పలుకగా, దేవతలు ఆయనకు నమస్కరించి, 
మానవుల సర్వకామనలు ఈడేరుట కొరకై లింగములను ప్రార్షించిరి 
(26). ఓ ముని(ేష్ణా! ఆ మాటలను విని, జీవులను ఉదరించుటయే 
పరమలక్ష్యముగా గల విష్టువు, మరియు నేను విశ్వకర్మతో 
నిట్లంటిమి (27). ఓ విశ్వకర్మా! నా శాసనముచే నీవు శంభుని 
మంగళకరములగు లింగములను నిర్మించి దేవతలందరికీ 
ఈయవలెను (28). విశ్వకర్మ నాయొక్క ఆజ్ఞచెత, లేదా విష్ణువు 
ఆజ్బచేత అధికారమునకు తగిన విధముగా లింగములను నిర్మించి 
వారికిచ్చెను (29). 


తదేవ కథయామ్యద్య శూయతామృషిసతమ | పద్మారాగమయం 
శక్రో హేమ విశవసస్సుతః || ౩౦ 


పీతం మణిమయం ధర్మో వరుణశ్యామలం శివమ్‌ | 
ఇందనీలమయం విష్ణుర్పహ్మా హేమమయం తథా || 31 


విశ్వేదేవాస్తధా రౌప్యం వసవశ్చ తథైవ చ | ఆరకూడమయం వాపి 
పార్థివం హ్యశి్వనౌ మునే || ౩2 


లక్తీీశ) స్పాటికం దేవీ హ్య్వాది త్యాస్తామ నిర్మితమ్‌ | మౌక్తికం 
సోమరాజో వై వజలింగం విభావసుః || 33 


ఓ మహర్షీ! ఆ వివరములను ఇప్పుడు చెప్పెదను. వినుము. 
ఇం(దుడు పద్మరాగ లింగమును, కుబేరుడు బంగరు లింగమును 
(30), యముడు పచ్చని మణిలింగమును, వరుణుడు శుభకరమగు 
శ్యామవర్తము గల లింగమును, విష్ణువు ఇందనీల మాణిక్య 
నిర్మితమైన లింగమును, (బహ్మ బంగరు లింగమును (31), విశ్వే 
దెవతలు వెండి లింగమును, వసువులు ఇతడి లింగమును, 
అశ్వినీ దేవతలు పార్షివ లింగమును (32), లక్ష్మీదేవి స్పాటిక 
లింగమును, ఆదిత్యులు రాగి లింగమును, చందుడు ముత్యపు 
లింగమును, అగ్ని వజ లింగమును పొందాను (33). 


మృణ్మ్యయం చైవ విప్రేందా విప్రపత్న్యస్తథైవ చ | చాందనం చ 
మయో నాగాః ప్రవాలమయమాదరాతి || 34 


నవనీతమయం దేవీ యోగీ భస్మమయం తథా | యక్షా దధిమయం 
లింగం ఛాయ పిషమయం తథా || 35 


నివలింగం చ బహ్మాణీ రత్నం పూజయతి (ధువమ్‌ | పారదం 
పార్థివం బాణ సృమర్సతి పరేకపి వా || 36 


ఎవం విధాని లింగాని దత్తాని విశ్వకర్మణా | తే పూజయంతి సర్వేవై 
దేవా బుషి గణాస్తథా || 37 


విపడశేషులు, వారి పత్నులు మట్టితో చేసిన లింగములను, 
మయుడు చందన లింగమును, నాగులు పగడపు లింగములను 
ఆదరముతో స్వీకరించిరి (34). శచీ దేవి వెన్నతో చేసిన 
లింగమును, యోగులు భస్మలింగమును, యక్షులు పెరుగు 
లింగమును, ఛాయాదేవి పిండి లింగమును (35), సరస్వతి 
రత్నలింగమును పూజించిరి. బాణుడు పాదరసలిగమును 
పూజించెను. ఇతరులు కూడ ఆ లింగమును పూజించెదరు (36) 
విశ్వకర్మ ఆ విధముగా నానా లింగములనీయగా, అందరు 
దేవతలు, బుషులు పూజించుచున్నారు (37). 


విష్టుర్తత్వా చ లింగాని దేవేభ్యో హి తకామ్యయా | పూజావిధిం 
సమాచష్ట(బహ్మణ మో పినాకినః || 38 


త్యచ్చుత్వా వచనం తస్య బబహ్మాహం దెవసత్తమైః | అగచుం చ 
స్వకం ధామ హర్ష నిర్పృరమానసః || 39 


తతా గత్య బుషీన్‌ సర్వాన్‌ దేవాంశ్చా హం తథా మునే | శివ 
పూజా విధిం సమ్యగ(బువం సక లేష దమ్‌ || 40 


సర్వుల హితమును గోరి విష్ణువు నాకు, దేవతలకు లింగములనిచ్చి 
పినాకధారియగదు శివుని పూజావిధిని వివరించెను (38). విష్ణువు 
యొక్క ఉపదేశమును విన్న తరువాత (బహ్మనగు నేను దేవతలతో 
కూడి ఆనందముతో నిండిన అంతరంగము గలవాడనై నా 


ధామమునకు తిరిగి వచ్చితిని (39). ఓ మహర్తీ! తిరిగి వచ్చిన 
తరువానత నేను దేవతలకు, బుషులకు అందరికి, సకలకామనల 
నీడేర్చు శివపూజావిధిని చక్కగా వివరించితిని (40). 


(బహోవాచ | 


శూయతామృషయ స్సర్వే సామరః పమతత్స్పరాః | శివపూజా 
విధిం ప్రీత్యా కథయే భుక్తిముక్తిదమ్‌ || 41 


మానుషం జన్మ సంపాప్యం దుర్లభం సర్వజంతుషు | తతాపి 
సత్సులే దేవా దుష్పాప్యం చ మునీశ్వరాః || 42 


అవ్యంగం చైవ విర్రేషు సాచారేషు సపుణ్యతః | శివసంతోష 
హేతోశ కర్మ స్వోక్తం సమాచరేత్‌ || 43 


యద్య జ్ఞాతి సముద్దిష్టం తతత్కర్మన లంఘయేత్‌ | యావద్దానస్య 
సంపత్తి స్తావత్కర్మ సమావహేత్‌ || 44 


ఓ బుషులారా! మీరందరు _పేమనిండిన హృదయము గలవారై 
దేవతలతో గూడి వినుడు. భుక్తిని, ముక్తిని ఇచ్చే శివపూజావిధిని 
ప్రీతితో చెప్పుదను (41). ఓమునిగేషులారా! దేవతలారా! 
సర్వపాణులలో మనుష్య జన్మ మిక్కిలి దుర్లభము. మనుష్యులలో 
సత్కులములో జన్మించుట మరింత దుర్గభము (42). 
సదాచారులగు విప్రుల ఇంటిలో జన్మ పుణ్యము వలననే 
లభించును. మానవులు తమకు విహితమైన వర్ణాశ్రమ 
ధర్మములను శివుని సంతోషము కొరకై ఆచరించవలను.(43). 
విహితకర్శను వీడరాదు. ఉన్న సంపదకు తగ్గట్లుగా దానము 
చేయవలను (44). 


కర్శ్మయజ సహ[సేభ్య సపోయజ్లో విశిష్యతే | తపో యజ్ఞ సహ(సే భ్యో 
జపయజ్లో విశిష్యతే || 45 


ధ్యానయ జ్ఞాత్పరం నాస్తి ధ్యానం జానస్య సాధనమ్‌ | 
యతస్సృమరసం స్వేష్టం యోగీ ధ్యానేన పశ్యతి || 46 


ధ్యానయజ్జ రతస్యాస్య సదా సంనిహితశ్శివః | నాస్తి విజ్ఞానినాం 
కించితర్పాయకశిిత్తాది శోధనమ్‌ || 47 


విశుద్దా విద్యయా యే చ (బహ్మన్‌ బబహ్మ విదో జనాః | నాస్తి క్రియా 
చ తషపాం వై సుఖం దుఃఖం విచారతః || 48 


వేయి కర్మ యజ్ఞముల కంజె ఒక తపో యజ్ఞము గొప్పది. వేయి 
తవోయజ్ఞముల కంక ఒక జపయజ్ఞము గొప్పది (45). ధ్యానము 
కంజె గొప్ప యజ్ఞము లేదు. ధ్యానము జ్ఞానమునకు సాధనము. 
ఏలయనగా, యోగి ధ్యానముచేత తన ఇష్ట దైవమును దర్శించి, 
సమరసతను పొందును (46). ధ్యానయ జ్ఞనిష్ణుడగు యోగికి శివుడు 
సర్వదా సన్నిహితుడై యుండును. విజ్ఞానులకు శుద్ధ కొరకై 
పాయకిత్తాదులతో పని లేదు (47). బహ్మవేత్తలకు జ్ఞానమే శుద్ది 
కారణము. వారికి కర్మలతో పనిలేదు. వారు సుఖ దుఃఖములను 
సరుకు జేయరు (48). 


ధర్మా ధర్మా జపో హోమో ధ్యానం ధ్యానవిధిస్తథా | సర్వదా 
నిర్వికారాస్తే విద్యయా చ తయామరాః || 49 


పరానందకరం లింగం విశుద్దం శివమక్షరమ్‌ | నిష్కలం సర్వగం 
జేయం యోగినాం హృది సంస్థితమ్‌ || 50 


లింగం ద్వివిధం [పోక్తం బాహ్యమాభ్యంతరం ద్విజాః | బాహ్యం 
సూలం సముద్దిషం సూక్ష్మమాభ్యంతరం మతమ్‌ || 51 


కర్మయజి రతా యే చ స్తూలలింగార్పునే రతాః | అసతాం 
భావనారాయ సూక్షే,ణ సూల విగ్రహాః || 52 


వారు ధర్మా ధర్మములకు, జపహూమములకు, ధ్యానమునకు, 
ధ్యానవిధికి అతీతులు. జ్ఞానముచే అమరులైన వారు సర్వదా వికార 
రహితులై యుందురు (49). పరమానందమునిచునది, 
విశుదమైనది, మంగళకరమైనది, నాశరహితమైనది, సర్వవ్యాపకము 
అగు నిరాకారలింగము యోగుల హృదయములో నుండునని 
తెలియదగును (50). ఓ విపులారా! బాహ్యము, అంతరము అని 
లింగము ద్వివిధముగ నున్నది యని చెప్పబడెను. స్తూల లింగము 


బాహ్యము. హృదయగుహలో నుండునది సూక్ష్మము (అంతరము) 
అని చెప్పబడెను (51). సూలలింగమును అర్బించువారు 
కర్శ్మయజ పరాయణులు అగుదురు. అజ్ఞానులు మనస్సులో భావన 
చేయగల్లుట కొరకై స్తూల విగహములు నిర్దెశింప బడినవి (52). 


ఆధ్యాత్మికం యలింగం ప్రత్యక్షం యస్య నో భ**వేత్‌ | స తలీింగే 
తథా స్తూలే కల్పయేచ్చ న చాన్యథా || 53 


జ్ఞానినాం సూక్షమమలం భావాత్‌ర్పుత్యక్షమవ్యయమ్‌ | యథా 
స్తూల మయుక్తానా ముత్కృజ్ఞాదౌ (పకలితమ్‌ || 54 


అహో విచారతో నాస్తి హ్యన్యత్తత్త్వార్హ వాదినః |నిష్కలం సకలం 
చిత్తే సర్వం శివమయం జగత్‌ || 55 


ఏవం జ్ఞాన విముక్తానాం నాస్తి దోషవికల్పునా | విధిశ్రైవ తథా నాస్తి 
విహితావిహితే తథా || 56 


హృదయమునందు ఆరాధింపబడే సూక్ష్మ లింగము ఇం[దియ 
గోచరము కాదు. సాధకుడు అటి అంతర లింగమునందు, మరియు 
స్తూల లింగమునందు అర్చన చేయవలెను (53). ఉత్కృషమగు 
దవ్యముచే నిర్మించబడిన స్తూలలింగము అజ్ఞానులకు ఏ తీరున 
దృష్టిగోచరము అగునో, అదే తీరున జ్ఞానులకు నిర్దోషము, 
వినాశరహితమునకు సూక్ష్మలింగము భావాత్మకముగ (ప్రత్యక్ష 
మగును (54). శివతత్త్వము నెరింగిన జ్ఞానికి భిన్నముగా నిరాకార 
లింగము గాని, సాకారలింగము గాని లేదు. ఈ రెండు అతని 
హృదయమునందె గలవు. విచారించి చూడ, జగత్తు అంతా 
శివునితో నిండి యున్నది (55). ఇట్లు జ్ఞానముచే జీవన్నుకులెన 
వారికి దోషము యొక్క స్పర్శ్గయైననూ ఉండదు. వారికి 

విధిని షెథధములు వర్తించవు (56). 


యథా జలేషు కమలం సలిలైర్నావలిప్యతే | తథా జ్ఞాని గృహా 
తెష్టన్‌ కర్మణా నావబధ్యుతే || 57 


ఇతె జ్ఞానం సముత)న్నం యావన్నైవ నరస వై | తావచ్చ కర్మణా 
దేవం శివమారాధయేన్నరః || 58 


(ప్రత్యయార్తం చ జగతా మేకస్తోపి దివాకరః | ఏకోపి బహుధా దృష్లో 
జలాధారాది వస్తుషు || 59 


దృశ్యతే శూయతే లోకే యద్యుత్సు ద సదాత్ముకమ్‌ | తత్తత్సర్వం 
సురా విత్త పరం [బహ్మ శివాత్మకమ్‌ || 60 


నీటి యందు ఉండే కమలము నీటితో లేపమును పొందదు. 
అటలన జ్ఞాని గృహమునందున్ననూ కర్మచె బద్దుడు కాడు (57). 
మానవుడు జ్ఞానము కలుగనంతవరకు శివుని వివిధోపచారములతో 
పూజించవలెను (58). సూర్యుడు ఒక్కడే అయిననూ, వివిధ జల 
పాతల యందు అనేకముగా కన్పట్టును (59). అటులనే , ఓ 
దేవతలారా! సర్వాత్ముడు, పర(బహ్మ యగు శివుడు లోకమునందు 
వ్యక్త రూపముగను, అవ్యక్త రూపముగను కనబడు చున్నాడు, 
వినబడుదున్నాడు (60). 


భేదో జలానాం లోకేస్మిన్‌ ప్రతి భావే విచారతః |ఏవమాహుస్తథా 
చాన సర్వే వేదార్థతత్త్వ్వుగాః || 61 


హృది సంసారిణః సాక్రాత్సుకలః పరమేశ్వరః | ఇతె విజానయుక్త స్య 
కిం తస్య ప్రతిమాదిఖిః || 62 


ఇతి విజానహీననస్య ప్రతిమాకల్పునా శుభా | పదముచ్చైస్సమారోఢుం 
పుంనో హ్యాలంబనం స్మృతమె || 63 


ఆలంబనం వినా తస్య పదము చై స్సుదుష్కురమ్‌ | నిర్గుణ 
పాప్తయే న్రూణాం ప్రతిమాలంబనం స్మృతమ్‌ || 64 


సగుణా న్నిర్గుణ |ప్రాస్తి రృవతీతి సునిశ్సితమ్‌ | ఏవం చ 
సర్వదెవానాం ప్రతిమా ప్రత్యయావహా || 65 


నీటిలో అనేక భేదములు కాన్సించును. కాని, విచారణ చేసినచో 
అవి అన్నియూ జలమే. అటులనే, జగతంతయూ పరమేశ్వర 
స్వరూపమని వేదము యొక్క తత్త్వము నెరింగిన వారు చెప్పెదరు 
(61). మానవుని హృదయములో పరమేశ్వరుడు స్వయముగా 
సగుణరూపుడై ఉన్నాడు. ఈ దర్శనము గల జ్ఞానికి ప్రతిమాదులతో 


పని యేమి? (62). కాని ఈ దర్శనము లేని వాడు ప్రతిమను 
ఎర్పాటు చేసుకొనుట మంచిది. ఉన్నత సానమును పొందుటకై 
మానవునకు ఆలంబనము ఉండవలెనని పెద్దలు చెప్పెదరు (63). 
ఆలంబనము లేకుండగా ఉన్నత స్థితిని పొందుట మిక్కిలి 
కష్టమైన పని. అటులనే, నిర్గుణ పరమాత్మను పొందుటకై 
మానవులకు ప్రతిమ ఆలంబనమని చెప్పబడినది (64). 
సగుణారాధన వలన నిర్గుణ బబహ్మ సాక్షాత్కారము కలుగునని 
సిద్దాంతము. శివ ప్రతిమ వలెనే ఇతర దేవతల ప్రతిమలు కూడా 
హృదయమునునందు ఈశ్వరాకార వృత్తిని కలిగించి తోడ్పుడును 
(65). 


దేవశ్చాయం మహీయాన్వై తస్యార్దే పూజనం త్విదమ్‌ | గంధ 
చందన పుష్పాది కిమర్గం ప్రతిమాం వినా || 66 


తావచ ప్రతిమా పూజా యావద్వి జాన సంభవః | జానా భావే 
నపూజబ్యేత పతనం తస నిశ్చితమ్‌ || 67 


ఎతస్మాత్కారణాద్వి[పా శ్యూయతాం పరమార్గతః | స్వజాత్యుకం తు 
యత్కర్మ కర్తవ్యం తతర్పృయత్నతః || 68 


య్మ్యత యత యథా భక్తి కర్తవ్యం పూజనాదికమ్‌ | వినా 
పూజనదానాది పాతకం న చ దూరతః || 69 


యావచ్చు పాతకం దా తావతిదిర్న జాయతే . గతే చ పాతకే 
తస్య సర్వం చ సఫలం భ*వేత్‌ || 70 


శివుడు దేవోతముడు. ప్రతిమ లేనిచో శివుని పూజకై 
సమకూర్చుకోబడిన గంధ చందన పుష్పాది దవ్వములకు 
వినియాగమే మున్నది?(66).జానము ఉదయించు నంతవరకు 
(ప్రతిమను పూజించవలెను. జ్ఞానము కలుగకుండగనే పూజను 
వీడినాడు పతనమగుట నిశ్చయము (670. ఓ విప్రలారా! 
పరమార్దమును వినుడు. ఈ కారణము వలన మానవుడు తనకు 
విహితమైన కర్మను ప్రయత్న పూర్వకముగా చేయవలెను (68). 
మానవుడు భక్తిని అను రూపముగా వివిధ పతిమాదులను 
పూజించవలెను. పూజ, దానము మొదలగు కర్మలను వీడినచో, 


పాపము దూరము కాదు (69). దేహము (సూక్ష్మ లో పాపము 
ఉన్నంతవరకు సిద్ది కలుగదు. పాపము నశించిన మానవునకు 
సర్వము సఫలమగును (70). 


తథా చ మలినే వస్తే రంగశుభతరో న హి | క్రాలనే హి కృతే శుద్దె 
సర్వో రంగః ప్రనజ్జతే || 71 


తథా చ నిర్మలే దహ దేవానాం సమ్యగర్భయా | జానరంగః 
పజాయేత తదా విజ్ఞానసంభవః || 72 


విజ్షానస్య చ సన్మూలం భక్తి రవ్వభి చారిణీ | జానస్యాపి చ 
సన్మూలం భక్తి రేవాభిధీయతే || 73 


భజశీశక్తేర్మూలం హి సత్కర్మ స్వేష్ట దేవాది పూజనమ్‌ | తన్మూలం 
సద్వురుః |పోకస్తనూూలం సంగతిస్సుతామ్‌ || 74 


మలిన వస్త ముపై రంగు అందముగా పట్టదు. ఉతికి శుద్దిచేసిన 
వస్తముపై రంగు పూర్తిగా పట్టును (71). అదే విధముగా దేవతలను 
చక్కగా అరించుటచే సాధకుని (సూక్ష్మ) దేహము శుదమై, 
జ్ఞానమనే రంగు కలుగును. అపుడు విజ్ఞానము (విశేష జ్ఞానము) 
పుట్టును (72). చలనము లేని సద్బుక్తి విజానమునకు మూలము. 
జ్ఞానమునకు కూడా సదృక్తి యే మూలమనిచేప్పబడినది (73). తన 
ఇష్ట దైవమును పూజించుట మొదలగు సత్కర్మలు భక్తికి మూలము 
గదా! సత్కర్శకు సద్గురువు మూలము. సదురువు లభించుటకు 
సత్సంగము మూలమని చెప్పబడినది (74). 


సంగత్యా గురురాప్వేత గురోర్మం[తాది పూజనమ్‌ | పూజనాజాయతే 
భక్తి రృక్త్యా జ్ఞానం ప్రజాయతే || 75 


విజ్ఞానం జాయతే జ్ఞానా తర (బహ్మ ప్రకాశకమ్‌ | విజ్ఞానం చ యదా 
జాతం తదా భేదో నివర్తతే || 76 


భేదో నివృతే సకలే ద్వంద్వ దుఃఖ విహీనతా | ద్వంద్వ దుఃఖ 
విహీనస్తు శివరూపో భవత్యసౌ || 77 


ద్వంద్వా పపాప్తా న జాయేతాం సుఖదుఃఖే విజానతః | విహితావిహితే 
తస్య న స్యాతాం చ సురర్హయః || 78 


సత్సంగతెచె గురువు లభించును. గురువు నుండి మంతము, 
పూజా విధి లభించును. పూజవలన భక్తి పుట్టును. భక్తి వలన 
జ్ఞానము పుట్టును (75). జానమునుండి విజ్ఞానము పుట్టును. 
పర|బహ్మను ప్రకాశింప జేయును. విజ్ఞానము పుట్టగానే, భేదము 
తొలగి పోవును (76). సకల భేదములు తొలగినప్పుడు ద్వంద్వము 
(రాగద్వేషాదులు) ల వలన కలిగే దుఃఖము దూరమగును. 
ద్వంద్వ దుఃఖములు తొలగిన భక్తుడు శివస్వరూపుడగును (77). 
జ్ఞానికి ద్వంద$ములు ఉండవు. కాన, సుఖదుఃఖములు ఉండవు. ఓ 
దేవతలారా! బుషులారా! జ్ఞానికి విధిని షేధములు కూడ లేవు (78) 


ఈ దృశో విరో లోకే గృహాశమ వివర్షితః | యది లోకే భవత్య్వసిగ్ల 
రృనాత్సాపహారకః || 79 


తీర్దాని శాఘయంతీహ తాదృశం జానవిత్తమమ్‌ | దేవాశ్చ 
మునయస్సుర్వే పర1బహ్మాత్మకం శివ మ్‌ || 80 


తాద్భశాని న తీర్ణాని న దేవా మృచ్చి లామయాః | తే పునంత్వురు 
కాలేన విజ్ఞానీ దర్శనాదపి || 81 


యావ్రధృహాశ్రమే తిస్టత్తావదాకార పూజనమ్‌ | కుర్యాచేష్ట్షస్య 
సంప్రీత్యా సురేష ఖలు పంచను || 82 


గృహము గాని, ఆశమముగాని లేని ఇట్టి జ్ఞాని లోకములో అరుదు. 
ఒకచో ఉన్నచో, ఆయనను దర్శించినంత పాపములు పోవును 
(79). అటి జ్ఞానిశేషులు పరబహ్మస్వరూపలనియు, 
నివమూర్తులనియు తీర్గములు (అధిష్టాన దేవతలు,) సురులు 
మరియు అందరు మునులు స్తుతించు చున్నారు (80). తీర్వములు 
గాని, మట్టితో రాతితో చేసిన దేవతా మూర్తులు గాని అట్టి జ్ఞానికి 
సరిగారు. ఏలయన, అవి చిరకాలమునకు మానవులను 
పవితులను చేయును. కాని, జ్ఞాని దర్వనముచేతనే పవ్మితులను 
చేయును (81). సాధకుడు గృహస్థా శమములో నున్నంతవరకు 


అయిదుగురు దేవతల ((బహ్మ, విష్ణు, రుద , ఈశాన, సదాశివులు) 
లో శేష్తుడగు శివుని, ప్రీతితో పూజించవలెను. మరియు మిగిలిన 
వారిని పూజించవలెను (82). 


అధవా చ శివః పూజ్యో మూలమేకం విశిష్యతే | మూలే సిక్తే తథా 
శాఖాస్తువాసృంత్యఖీలాస్సురాః || 83 


శాఖాసు చ సుతృపాస్తు మూలం తృప్తం న కర్ణి చిత | ఎవం 
సర్వంషు తృస్తేష సురేషు మునిసత్తమాః || 84 


సర్వథా శివత్సప్తిర్నో విజేయా సూక్ష్మబుద్దిభిః | శివే చ పూజితే దేవాః 
పూజితాస్పర్వ ఎవ హి || 85 


తస్మా చ పూజయే దేవం శంకరం లోకశంకరమ్‌ | సర్వకామ 
ఫలావాపై*వ్య సర్వ భూతాహితే రతమ్‌ || 86 


ఇతి ఢీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద సంహితాయాం 
పథమ ఖండే సృష్టుపాఖ్యాన పూజా విధథివర్దన సారాసార విచార 
వర్తనం నామ ద్వాదశోధ్యాయః (12). 


లేదా, శివుని పూజించిన చాలును మూలము ప్రధానము గాదా! ఓ 
దేవతలారా! మూలమున నీరు వోసినచో అన్ని శాఖలు కూడ 
తృప్తిని చెందును (83). కాని, శాఖలకు నీరు పోసినచో, మూలము 
తృప్తి చెందుట అసంభవము. ఇదే తీరున , ఓ ముని 
శేష్ణులారా! దెవతలందరు తృపులైన నూ (84) శివుడు తృపుడు 
కాడని సూక్ష్మ బుధి గలవారు తెలియదుగును. కాని, శివుని 
పూజించినచో, దేవతలనందరినీ పూజించినప్లే యగును. (85). 
అందువలన సర్వప్రాణుల హితమును గోరునట్టియు, లోకములకు 
మంగళముల నిచ్చు శంకరదేవుని కోర్కెలన్నియూ ఈడేరుట కొరకై 
పూజించవలెను (86) 


శి శివ మహాపురాణములోని రెండవది యగు రుద సంహితయందు 
సృష్టు పాఖ్యానమే మొదటి ఖండయందు సారాసార విచారవరన 
మన పన్నెండవ అధ్యాయము ముగిసినది (12). 


